


ఊచోజ - కవితలు 
వావురాలు 
మొదటి ముదణ 1992 


ముఖచితం వ: రామచందం 


(పచురణ: సాహిత మితులు 
నల్లగొండ 
సర్వహక్కులుఐవరచయితవి 


ముతక 

బి. చేతన్‌, 

(పగతి పబ్లిషింగ్‌ హౌజ్‌ 
5-అ-2 14 

మాన్యం చెలక 
నల్లగొండ 508 001 
ఫోను నెం. 2515 
మరియు 

వఐశాలాంధ పబ్లిషింగ్‌ హౌజ్‌ 
(అన్ని (బాంచీలలోను) 
మాాబాద్‌. 


వెల: 15/- 


గతంలో మేం [(వచురింబిన 
కథలు, నవల, కవితలు, నమీక్షల 
ద్వారా వ్యతికల మెవ్వును, (వతుల 
అమ్మకం ద్వారా పాఠకుల ఆదరణనూ 
వొందాయి. 

కథలకు నాగార్జున విళ్వ 
విద్యొలయమవు బంగారు వతకాన్ని, 
నవలకు తలుగు విశ్వవిద్యాలయవు 
ఉత్తవం నవల అవార్హ్థునం 
గెలుచుకున్నాయి అని ఆతొలువుటకు 
నంతోవిన్తున్నాము. 

ఈ “పావురాలు " కవితలు మీకు 
మంచిగా అనివీస్తే మరొకరికి బెన్సండీ 
లేదా మాకే తెలియవరబండి. ఆలోచన 
మాది - ఆదరణ మీది. 

సావాతీ మతులు, నల్లగొండ. 


ఇందులోని కవితలను |కితంలో 
(వచురించిన వివిధ వతికా 
సంపాదకులకు 

అన్ని రకాల నవాయువడ 
వురుషోత్తమోచారి, వి. లక్ష్మీ 
నర్సయ్య, సీను, సంకోజు గార్లకు 
ముఖప[తం గీసిన రామచం[దం, 
సుశీల్‌ గార్లకు 

(పచురణ బాధ్యత వహించిన ఇ. 
సోములు, జి. వీరయ్య గార్లకు, 
నల్లగొండ 

పచురించిన సాహితీమితులకు 
నా కృతజ్ఞతలు 

బోయ జంగయ్య 

చేతన కాటేజ్‌ 

నల్లగొండ, 608 006]. 

ఫోన్‌ : 2515 


నిలువు టద్దంలాంటో 

నిజమై న నస్నెవాతులు 
ఆముద ఈశ్వరయ్య గార్కి 
ఆతియతతో ఈ “పావురాలు” 


కన్యాదాత 


గురవు కళ్ళం . 


అడుగు జాడలు 
వోరతి పళ్ళెం 
ఉగాది 
తలువులు 
నివ్వు న 
న్యాయం 
నేను 
వంటకాలువ 
కరువు 
హారాజ్‌ 
అన్వేషణ 
పావురం 
అంబేద్కల్‌ 
అవహప్పులవాలు 
ఎన్నికలు 
సవా 
దెక్కులేదు 
లాయల్లీన్‌ 
బున్‌వతా 


ఎంసీ 
mh hh hb meh దానీ 


NNN”NNNN 
'ర౮4శలుగు “ఎ 6 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32, 
33. 


35. 
36. 
37. 


స్తీ 
నిరీక్షణ 
ద్వంద్వం 

వేట 

చదువు 
మరవకండి 
వసుదేవ పూజితం 
కన్నెర 
ఆదిత్యులు 
పరాయీకరణ 
రోడ్డు 

కొత్త ఆశ 

చ్మిత౦ం 
డిసెంబర్‌ 92 


2/ 
28 
30 
31 
32 
33 


39 
36 
3/ 
35 
39 
41 
42 


మరకలు 


మతం మత్తులో మనిషి 
రాక్షనీ అయి రాళ్ళు రువ్యగ 
చరిత వుటల నిండా 
మనిషి నెత్తుటి మరకలే/ 





O అక్టోబర్‌ 1984 


బోజు- పావు రాలు 1 


పాలోడు 


వేరు వడదామని 

పోరు పెట్టుకున్న 

బిధిన వడి 
ఎమర్శ్భించుకున్న 
ఉవ్పెనలో మీ యిండ్రన్ని 
తవులుగా తేలినవుడు 
గుండా బెరువాంది 
వరదల్లో మీ వంట పొలాలు 
బురద పాలెనవ్వుడు 
కళ్ళు అలుగురలానా 
ఎవరం ఎక్కడున్నా 
ఖాషాబంధం గల 

ఒకే: తల్లి బిడ్డలం 


0 నవంబర్‌ 1980 


బోజు- నావు రాయి 


చేతులు 


మొగలు దేవునికి 

అర్పితం అనంగానే 

బట్టు తలలు వంచాయి 
వనమంతా కరతాళ ధ్వానులు 
తరతరాల మూఢ నమ్మకం 
అందరీ ఆశీర్వదించింది 
వనంతానికి వులకించి వువ్చింబి 
బతుకు వండించుకోవలనీన 
రంగు రంగుల వూరేకులను 
ఒక్కొక్కరు వాలుచుకున్నాయి 
ఎన్నెన్నో చేతులు 

బావం పేర అందమైన బతుకులు 
అర్జాయుమ్హతోనే వాడి పోగా 
ఎవూజుకు వనికి రాని వూలని 
వినీరి పారెన్తున్నా 

అవే బేతులు 

అయినా బొమ్మలను నమ్ముకుంటే 
బతుకు బజారు పాలు కాదూ? 


0 మే 1985 





బోజ-పావు రాలు 3 


కన్యాదాత 


ఉబ్బి బే వాడు 
దాత 

భూమి నిచ్చే వాడు 
ధర్శుదాత 

అన్నీ యిచ్చి 
బిడ్డనిబ్చే వాడు 


, ఉఊవ్న్‌ 
గడ్డిపోచ | 


అ నవంబర్‌ 1986 


గురపు కళ్ళెం 


రారాజులను మానిా- చూనిన 

రణరంగంలో నిలిచి గెలిచిన 

కరెన్సీ నోట్ల జంవఖానావైన 

పరిగెత్తే నా పాదాల వెంట 

ఎందరివో ఎన్నాన్నో ఆశల చూవులు 

నా అడుగుల ముందు వెనకల [(వకటనకు 
భాయా బితాల వాద్దుల గుర్తులు 

బేతులు నూరుతున్న నోట్లు కట్టలు 
అయినా నా నోట్లో మాతం 

నాడు-నేడు కళ్ళామె కదా! 


O నవంబర్‌ 1986 


అడుగు జాడలు 


నిజాం నిరంకు శత్వానికి 

ఎదురు నడచిన నీ పాద ము[దలు 
ఊరూరా నీవు [మోగించిన 

ఉద్యమ కవితా భేరి 

తెలంగాణా పోరాట చర్శితలో 
కనివిన్తూనే వుంటాయి 

ఎనివిన్తూనే వుంటాయి 

గాలిబు గజళ్ళకు 

నివు అద్దిన తెలుగుతనం 
రుబాయిల గొంతుల్లో 

నీవు నింవిన తేట తెలుగు 
కనివిన్తూనే వుంటుంది 

దాశరదీ! ఓ కవితా మవోరదీ 
అరవ నూరేళ్ళుగా నిండినా 

అవి మాతం చరి(తను బెరువలేవు 
రుద వీణ వలుకుతూనే వుంటుంది 
అగ్ని ధార కురున్తూనే వుంటుంది 
స్త్ర [బతుకు పోరాకుం ముగినినా 

నీ వలుకు ఓ కవితా [(నవంతి 
ధథాశరదీ కవితా వయూనిథీ 


0 నవంబర్‌ 1987 


హారతి పళ్ళెం 


కోరికలు భక్తులకు 
వూజలు దేవుళ్ళకు ' 
కానుకలు ధర్శకర్తలకు 
నైవేద్యం వూజార్లకు 
మధ్యన నా వంటిమీద 
నిత్యం మంటల కుంవటి! 


O జనవరి 1987 





ఉగాది 


వండగంటేనే భయం 

ఉన్నా లేకున్నా ఉత్త రోజేనయం 
అవ్వుల్సి బేయిన్లుంది 
అదనంగా ఖర్చును పెద్దున్తుంది 
వంకఠుర్లని ఈ రోజుల్లో 

విండి వంటలు కావాలంటుంది 
వానల్లేక నేలంతా 

వట్టుపోయిన ఆవులా వుంది 
ఊరలేక బావులన్నీ 

బురదను నెమరేన్తున్నాయి 
పాము వుట్టల్లో ధారగా పొలు 
పావం వనివాడి నోట్లో వోలు 
ముష్టివాడికి ముద్దయినా లేదు 
ఎ(గవోలకి చక్కార వొంగలి 
అన్నా అనకున్నా ఉగాది 
అంతో యింతో నయం 
కాయలు వూలు తపృ 
ఖర్చెక్కువ లేనట్టిది 

వయన్సు స్కోరు చూవింబే 
కాలానికి కొలమానం! 


౦ - మార్చి 1987 





తలుపులు 


పాడమంటథటే పాడాను 
ఆడమంటే ఆడాను 

ఆడిపాడి అలరింబాను 
అడిగిన వాళ్ళందరికి 
హృదయాన్ని వరిబాను 
తీరా చూస్తే నా కోనం 
అంగుళం ఖాళీ లేదు 

తిరిగి (వతి తలువు తట్టాను 
ఏ తలువూ తెరుచుకోలేదు/ 


అ జనవరి 1988 





నిల్వ 


మౌనం నోరుమూనుకున్నట్టు కాదు 

జరిగే అన్యాయాలను లెక్క, వెడుతున్నా 

జరిపే అత్యాచారాల లిన్‌ రాస్తున్నా 

ఎన్ని గుడీసెల్లి తగుల బుట్టారని 

ఎన్ని వుస్తెల్సి తెంవి వేశారని 

కళ్ళు మూనుకోడం నిద పోతున్నట్టు కాదు 

అన్యాయాన్ని) ఎదిరిస్తే నజీవంగా కాల్చి 
భంవ టాన్ని 

వాంతకులను అధికారం మునుగులో 
దాచటాన్ని 

భూన్తున్నా, చూన్తూనే వున్నా 

రెవృల కింద నివ్వు రాజేన్తున్నా 


O మార్చి 1988 





జోజూపొవు రాలు 


న్యా యం 


నా తాత 

బానిన 

నా తండి 

పాలేరు 

నేను ఈ రెండు కొను 
(శమకు తగ ఫలితం 
లేంది ఊరుకోను 
కాదంటే 


వాటాలు వంచు 


0 జూన్‌ 1989 


12 


నేను... 


వుట్టుకతో వుర్ణుడు అందాలను 

మూట కొట్టుకొచ్చిన దానివని 

వెరుగుతూ ఇల్లంతా 

కనువిందులను వరబచిన దానివని 

కన్నాగా వన్నెలను వెదజల్లిన 

నిండు వున్నమి జాబిల్లివని 

అందరూ అంటుంటే ఎన్న దాన్ని 

కామం చూవుల కందిరీగల నుండి 

క్షణం క్షణం తవృించుకుంటున్న దాన్ని 
వెళ్ళి వందిరిలో చూవులు కలఠినినవ్వుడు 
ఆనందవు తలంబాలు గుమ్మరించిన దాన్ని 
తల్లి తం[డీని. మరిచిపోయి 
అత్తమామలను ఆదరిన్తున్న దాన్ని 

కట్నుం కోనం గుండెను కత్తిరిన్తున్నా 
ఇంటిల్లి పాదికి చాకిరి బేన్తున్న దాన్ని 
నిత్యం మంటలను వంటికి అంటిన్తున్నా 
మానవ నంతతికి వురుడు పోయడానికి 
ఇంటంటా వున్నదాన్ని 


0 అక్టోబర్‌ 1989 


బో లము గాన 


పంట కౌలువ 


మాటలను మంబినీళ్ళలాగ ఖర్చు బెసి 
రూపాయలను వట్టు 'బీరల్లా దాబేవాడు 
వపంబాయితి నుండి పార్లమెంట్‌ వరకు 
రాజకీయాలను [వజలకు పాఠాలుగా 
బొప్పేవాడు 
వరీక్ష వోల్లో విల్లలు కత్తి బూవిస్తే 
బిత్తర పోయి చూసేవాడు 
ఇంజునీరో, డాక్టరో ఎద్చురె 
నమన్క రించి మీ శివ్యుత్న అంటే 
ఆనంద బాప్పాలు రాల్వే వంతులు 
పారుతున్న పంట కాలువ 


0 సెప్టెంబర్‌.1989 





ఇగో సజ గానా 42 


కరువు 


మాట కర్వువాంది 

మంచి మాట మర్చుగెంది 

మాటల్లో నిజాయితీ తేట కరువెంది 
చూవ్రు పొగ బూరింది 

మనిషికి మనిషి కన్నా([ర 

చూవుల్లో మమకారవు తీవ కరువైంది 
నమ్మకం వమ్రైంది 

ఒకరినొకరు నమ ఉం కవ్హ్షబైుంది 
నమ్మకాల్లో వుండే నమ్మతి కరువైంది 
చదువు (వయబమైంది 

యువతకు అదువు అ(వియమైంది 
చదువుల్లో బతుకు దొరువు కరువంది 
థర వరిగింది 

పెళ్ళిళ్ల నంతలో వరులకు ధర పెరిగింది 
ఇచ్చి వుచ్చుకొనే పెద్దల్లో నంస్కా రం కరువైంది 
స్వభృత మాయయుంది 

జాతి జీవితంలో 

మంచి కరువందిాామమత కర్వువాంది 
ఇన్ని కరువౌాన బతుకు 

మరీ మరీ బరుఎవెంది 


0 ఫిబవరి 1990 


హరాజ్‌ 


వాడు నా గుడిసె ముందుకొచ్చి 
నా పేరు పెద్ది విలిచి 

నా భుజం మీద బెయ్యేని 
నేను తినే బియ్యం 

రెండు రూపాయలకే అని జవ్వి 
నా ఓటు అడుక్కుని 

నేను తాగే సారాను 

వా(రాజ్‌ బేస్తాడూ?! 


౧ ఆగన్ధు1990 


తకు తతతతకలలనునుతునననాలానునానునుాునకానాలునతునకత తననన నలుననానతననాననుకునకుకు నలు నలల నమమను 


అన్వెషణ 
వఎతుకుతున్నాను 

నేను వెతుకుతున్నాను 
ఒళ్ళంతా కళ్ళు బేనుకోొని 
కళ్ళ నిండా కాంతి నింవు కొని 
వెతుకుతున్నాను 

ఊరు ఊరు తిరిగి చూనీనా 
వట్టణాలన్నీ వెతికి చూన్‌నా 
పంజాబును వలుకరించినా 
అనాం అంతా తఆరిగినా 
“వత్తా” కనివించడం లేదు 
వల్షుకెనా వినివించడం లేదు 
వెతుకుతున్నాను 

మనిషి మనిషికి దూరం 
మైళ్ళ కొలది అక్కలు బెప్పు 
మానవతనే పెకిలిన్తుంటే 
మనన్సుని రగిలిన్తుంటే 

కర్మ నిద్ధాంతవు దువృట్‌ కన్ని 
ఆలోచనలను జోకొట్టడాన్ని గమనిస్తున్నా 
అంగడికి మనివూనీ 


బోజ-పావు రాలు 


తిండిని కల్తీ చేసే 

ఆధునిక వ్యాపార నంన్భ్కృ తి 
విద్యాలయాల వూదోట ల్లో 
గంజాయి మొక్క లను నాటి 
యువకులను ని(దబుచ్చ్వేది 
చూస్తూ వెతుకుతున్నాను 
ఎంత సేవటికి మాయమాటలు 
ఎటు చూనినా మారీచ ముఠాలు 
ఎండ మావులను చూవించి 
కడవ లను నింవుకొమ్మనే 
వగటి వేవగాళ్ళు 

ఓథ్‌/ నీ కోనమే నా ఆవేదన 
దీ గూర్చే నా వరిశోధన 

నీ రూపాన్ని చూడాలని 

"ఓ దీపాన్ని వాలిగించాలని 
కరుణను వెంబే నీ చూవు 
కాంతిని వెదజల్లే నీ రూవు 

క మనిష్‌ 

ఎక్కడైనా రనివి స్తే 

మోకరిల్లి నమన్క రిస్తా 


0 ఫ్మిబవరి 1991 





అంబేడ్కర్‌ 


దళిత వాడలో వుట్టి 
పేదరికంలో వెరిగి 

బడిలో చివరన 

గుడికి దూరంగా 

కులతత్వవు' అడ్డుగీతలు 

కోటి (వశ్నలు లేవనెత్తగ 

ఎటు చూనినా అజ్ఞానం 
చుట్టూరా అంధకారం 
జాధలు-ఈనడింవులు 

బానిన [బతుకుల ఎముక్తి కోనం 
దేశాలెన్నో తిరిగి తిరిగి. 
శ్యాస్తాలన్నో చదివి చదిఐ 
మానవత్వవు విలువలు పెంచి 
మతతత్వానికీ వాద్దులు బెరివీ 
నీవు కూర్చిన రాజ్యాంగం 

జాతి జనుల కరదీవం 
దీనులకు నిరుపేదలకు 
బతుకునిచ్చిన అంబేడ్కల్‌ 
బుణవడ్డది నీకు భారత జాతి 


O విపిల్‌ 1991 





అప్పుల పాలు 


పొలక వక్రం 

(వతి వక్షం 

బట్ట నభలో 

బీటికి మాటికి గోల 

దేశ [(వజణాళికల మరిచి 
పార్ట మ్యానిఫెన్సాల రభన 
బపావ్క రణలు 

బల [(వదర్శనలు 
వంతులు నరిగ లేక్ష 
మధ్యంతర ఎన్నికలు 
పార్టీలు పాత పాటే 
ఓరుర్రకు వారిగింది లేదు 
దేశం మాతంా 


O మే 1991 


ఎన్నికలు 


ఎన్ని కల్లో 

ఎన్ని కల కళలు 

నా రాకపోకలు కార్లల్లో 

నా బన రవాదారి బంగ్లాల్లో 
బల్లని పానీయాలు 

- చక్కని భోజనాలు 

మం(తులతో కరచాలనం 

అధి నాయకులతో ఆలింగనం 
ఎక్కడ బూనీనా జోడించిన బేతులు 
గతాన్ని మర్చిపొమ్మని 

రేవటి గూర్చి ఏమేమో బెవుతూ 
నా చుట్టూరా ఒకటే కల కల 

ఆ తర్వాత 

అదో కల! 


oO మే 1991 


సఫా 
రూపాయిస్తే 
రాయి వినురుతా 
రొభు ముక్కి స్తే 

ళు 
కత్తి పోయు 
సారా పోయిస్తే 
నఫా// 


0 జూన్‌ 1991 





23 


దిక్కులేదు 


తరతరాలుగా చదువును 
సామాన్యుని బేరకుండా బేసి 
ఎడి వాళ్ళుగ 

డట 
గుడి వాళ్ళుగ 

యి 
ఎమిలేని బానినలుగ 
యుగాలెన్నో గడిబిపోయి 
తరాలెన్నో తరలిపోయె 
రాజుల కాలం వోయి 
(వజాన్వామ్యం వొచ్చి 
పొరీల మానిఫెనోలను 

లట (va) 
వదే వదే బొప్పినా 
తలకక్కని అమాయకుల 
అక్షరాలు లేని మెజారిటి 
దేశాన్ని పాలిన్తుంటే 
మేధావులు తలవంచక 
తప్పుదు యిక... 


త జూన్‌ 1991 





లాయలీస్‌ 


ల 
కలవారి నీమ కుక్క 
దొంగలొస్తే కళ్ళు మూనుకుంటుంది 
అయిన వాళ్ళొస్తే తోకాడీన్తుంది 
అడుక్కు తినే పాళ్ళొస్తే 
అరుస్తుంది! 
కరుస్తుంది!! 


0 ఆగష్టు 1991 


25 


“ 26 


ముని పత్తా 


దేశం వంటినిండా 
అరాచకవు గాయాలు 
ఆందోళనా జ్ఞూరం 

కళ్ళల్లో అశాంతి నలును 
బవిలో మారణాయుభాల మోత 
కదిలితే భయం భయం 
గుళ్ళో, మనీదుల్లో జనం 
(పార్థనలు బేన్తూనే వున్నారు 
(పేమ-శాంతి ఆమెన్‌ 
బైబిల్‌, కురాన్‌, గీత దాటి 
నునీషి మనిషిన వట 
నందుల్లో గొందుల్లో 

తువాకి గుళ్ళు, కత్తి పోట్టు 
దేవుని వత్తా ఎక్కడ? 


0 డిసెంబర్‌ 1991 


త్రీ 


2 


అడవిలో తుపాకి గుండుకు 

కన్నడు నేలకొరిగినా 

బాన్లో డైనమై ట్‌ (బద్దలై 

సోదరుడు కువ్పళూలినా 

మార్గ మధ్యాన మందు పాతర పేలి. 
ఆయన అక్కడికక్కడే ముక్కలెనా 
అది వాత్య అయినా 

ఆత్మవాత్య అయినా 

గాయాలు నా గుండెకే కదా! 


O జనవరి 1992 


నిరీక్షణ 


నడుస్తున్న ర్యాతిని కొలున్తున్న ముల్లు 
వడుకున్నానే కాని కంటికి కునుకు లేదు 
ఆలోచనల అలల ఊవుకు మనన్సు 
వళ్దులు కొడుతున్న వతంగిలా వుంది 

కిటికీ తెరిస్తే బాలు రోడ్డు నిండా నమన్యలే 
తాను విలానంగా (బతకడానికి వాడు 
ఇతరుల కళ్ళల్లో మేకులు దింవుతున్నాడు 
(బతుకు ఉద్దేశ్యాన్ని వక్కకు నెట్ట 
నవాజీవనాన్ని శిలువ వేస్తుంటే 

ఐదు నదులే కాదు నదీ నదాలన్ని రక్తవు 


మరకలే 
వన్తున్న గాలంతా మనిషి కాలుతున్న కమురు 
వాననే 


వక్క మార్చిన బెక్కు బదరని చిక్కు ముళ్ళు 
గుండెలో నుండి నిట్టూర్పు బీకటి చెట్టులా 
కంవిన్తుంది 
నాభి నుండి ఆవలింత వడగాడ్పు బయటి 
కొన్తుంది 


ఒకప్పుడు కష్టించి నృష్టించుకున్న నివ్వు. 
ఇవ్వుడు రూపొంతరమై (వకృతిని ధ్యంనం 
బేస్తుంది 

కళ్ళు మూనుకున్నా కలతల కలగావులగం 

ఎదురుగ ఉదయవు ఊరేగింవు విడికిళ్ళు 

ఉఊవిరి వీలున్తున్న యెద ధర్నా డేరాలా 
కదులుతుంది. 

తెరచిన తలువుల్లా కనురెప్పలు 

జైల్లో అందరూ వోఖరే కావలావాడీ కూత 

వీధిలో కుక్కా విషాదంగా ఏడుస్తోంది 

కంటికి నిద రాదిక తెల్లవారే దొవ్ఫుడో? 


O జనవరి 1992 





ద్వంద్వం 


అవాంనను గూర్చి చదువుతున్నాం 
పాంనను చూన్తున్నాం 

సోషలిజం గూర్చి వింటున్నాం 

“టాటా” ఉవ్వును కొంటున్నాం 

రాం రపాం ఒకటే అంటున్నాం 

తూర్పు వడమరగా వుంటున్నాం 

చట్టాన్ని గౌరవించాలంటున్నాం 

చుట్టానిక్‌ బొట్టు పెడుతున్నాం 
సినిమాలు బూనీ ఎడుస్తున్నాం 
బతుకులు బూనీ నవ్వుతున్నాం 
ఇరుగు-పొరుగును [ పేమించాలంటున్నాం 
ఇల్లు వాకిళ్ళ దగర పోరు పెట్టుకుంటున్నాం 
ఓటును రవాన్యంగా వేస్తున్నాం 
బవారంగ రిగ్గింగ్‌ను చూన్తున్నాం 
ఆరోగ్యమే మవాభాగ్యం అంటున్నాం 
కల్తీ నరుకుల అంగడిలో బిక్కుకున్నాం 
ఇదేమిటి 

ఆలోచన ఒకటి 

ఆచరణ వేరొకటి?! 


0 మార్చి 1992 





వేట 


నిజం బెవుతూ నడిస్తే 

గజ గజానికో గండం 

అందరం బతకాలి అంటే 
అడుగడుగున ఆవద 

నంవద వేటలో మనిడి 

వంచనా వరుడు అవుతున్నాడు 
దౌర్హన్యం వెంటాడుతూ వుంటే 
నగరం అరణ్యం అవుతుంది 
చూన్తూ చూస్తూనో చుట్టూరా 
శూన్యం కొడి గట్టుకుంటుంది! 


O జూన్‌ 1992 


చదువు 

ఎన్నాళ్ళనుండో నన్ను 

గుడిలో భుడిలోనే 

నంకెళ్ళు వేనీ బంధించగ 

దేశం అధోగతి పాలాయి 

యివృటికి కోలుకోదాయె 

[వవంచవు వరుగు పోటీలో 

కుంటి వాళ్ళుగనే గెంటుతున్నారు 
బువులు వుట్టిన వుణ్య భూమని 

ఆ మత్తులోనే మనలుతున్నారు 
ఎవడు వన్నిన వన్నాగమది 

వ స్వార్ధం ఎనిరిన బీకట్‌ వల యిదీ? 
బతుకును వఠచాంగ కర్తల కొదిలేని 
నిత్యం మెతుకుల కోనం పోరాటం 
ఆలన్యంగానైనా నేను 

మీ వాకిళ్లలోకి వచ్చి నిలుచున్నాను 
అక్షరాలను వాదజల్టుతున్నాను 
అమాయకులారా వరుకోండి 

మీ బతుకుల్లో వెలుతురు నింవుకొండి 


అ మార్చి. 1992 





మరవకండి 


వయను మళ్ళు 

బేత వూత కర 

వగిలిన కళ్ళద్దాలు 
“వందేమాతరం” 

లాటి దొబ్బ లతకు 

“కిట్‌ ఇండియా” 

బూటు తన్నులకు 
ఎముకలు వరిగి 

వంగి నడిబే వంటరి 

మీకు కనివి స్తే 
వలకరించండి 

మరవకండి 

అతను తిన్నాడో 
“*వన్తున్నాడో కనుక్కాండి 
ఆయనే 

స్యొతం(త్య నమరయోధుడు 
(ఈ కవిత వెన్షన్‌ మంజూరీ కాని వాళ్ళ జ్ఞావ కార్టం) 


0౦ ఆగష్టు 1992 





వసుదేవ పూజితం. 


మా తొత ఖజానాను మూసాడకథకు 

మా తండి [కీన్తునే మోసాడట 

అర్థరా[తి మా కాళ్ళు వక్టుకుంటునే కదా 
మీ దేవునికి (పాణభిక్ష పెట్టింది 

నేను మ్మాతం ఊరుకుంటున్నానా 

ఊరు వాళ్ళ బరువంతా మోన్తూనే ఉన్నా 
గడ్జో - గాదమో మేన్తూ వున్న 

కాకుంటే కాయితంతో నరిపెట్టుకుంటున్న 
నా దారిన నేను నడుస్తు వున్న: 

ఏదో ఓ గేటు కావలా కాస్తున్న నీవు 
నన్ను బూని మొరుగుతావెందుకు? 

నా వెనక్క్మాళ్ళకు వని బప్పవలని వస్తుంది. 


OO జనవరి 1986 





కనె షర 


పంట పొలాలు, వళ్ళ తోటలు 
తం[డి తరువాత తనయునికాయె 
టాటా, బిర్లాల కోటాన కోళ్లు 
మనవలకు, మునిమనవలకాయి 
గనులు, కార్జానాలు 

బంగళాలు, బంగారవు నగలు 
రాజకీయాలు, మంత వదవులూ 
అన్నీ వారనత్వవు ఆన్తులైనవ్వుడు 
పాతికేండ్లు వూడిగం బేనీ 

ఉన్న ఉద్యోగం వదులుకోగా 
మావానికిచ్చేది గుమాస్తో బంటోతో 
అదీ వద్దంటు కన్నార జేస్తారెందుకు? 


౧ సెప్టెంబర్‌ 1992 


ఆదిత్యులు 


ఎమిటా భవుడు 

“వడు వులువెడ బొబ్బ లు 

ఆ తగలబడేవి 

“దళితుల గుడిసెలు 

ఆ వీధుల్లో పారేటి 

“అది వాళ్ళ రక్తమే” 

ఓవ్‌ ఎంత దౌర్రన్యం 

ఎంతటి నరమేధము 

వాళ్ళెవరో కాదు 

ఈ దేశవు ఆదివానులు 

ఈ నాగరికతకు మూలజనులు 
అంతేకాదు, 

వంటలు వండింబేది వాళ్ళే 

పాడె కట్టెలు తెబ్బేదీ వాళ్ళే 

వాళ్ళు తరగబడితె 

ఊళ్ళకు ఊళ్ళో డప్పెనఆ లేస్తాయి 
దేశ చరిత మారిపోతుంది నుమా! 


౦ అక్టోబర్‌ 1992 


పరాయీకరణ 


అమ్మా తమ్ముణ్ణి చూడు 
అన్ని తవుడు వనులా 
వాడు గోరుముద్దలు మింగలేకపోతే . 
నీళ్ళు తాగించి వీవు నిమిరాను 
బడికెళ్ళేటవ్పుడు జూరివడితే 
లేవనెత్తి, వాడి వలకను మోశాను 
తినేఎ ఏవైనా వాడికి ముందేయిచ్చి 
ఆతరువాతనో నేను తీనుకున్నా 
ఆటపాటలవుడు వాడు నాభుర్డు 
వెద్దానాక వానిబుద్దే మారింది 
వెశ్ళానాక మనిషే మారిపోయిండు ' 
విన్సచిన్న వాటికి కొట్లాకు 
వున్నదంతా తనకోనని పోట్లాట 
నేను అలని సాలని వడుకుంటె 
వరాయివాడిలా తవ్వుకపోతాడు 
నీవు. నాన్న మోయలేని బరువట 
తనవిల్లలు తిగెకున్న కాయలకు 
అక్కలు బుర్లాండ్డు అందరు. దూరం 
అత్తింటి చుట్టాలరాక వారం వారం 
మమ్ముల ఇద్దర్ని. పెంచింది నీవేకద 
వాడు ఎందుకెట్ల అయినట్లు? 

౦ నవంబర్‌ 1992 


రోడ్డు 


రోడ్డు ఓ తెరిచిన వున్తకం 
బదివౌ కళ్ళుంటి అన్ని కథలు గాధల 
భూమ్మీద వాలిన పావురాల గుంవులా 
ఊరేగింవు వినిరిన కరవతాలు 
వాటినిండా నినాదాలు, డిమాండ్లు 
నిరాశ పాదాలలో నినృత్తువ నింవగా 
ఎందరు నిరుద్యోగులు నడుస్తున్నారో 
అన్నీ చిరునామాలేని పాదము[దలే/ 
ఎన్ని వావానాలు ఎంతమోసాన్ని 
దాచుకుని మోనుకపోయాయోా 
ఇరువక్కల రవాన్య నంకేతాలే 
ఎవరూ వట్టించుకోని అరాచకం 
ధ్వంనం బేనిన శిధిలాలు 
ఎటుబూనీనా కువ్వులు కువృలు 
బిబ్బమెత్తి జరివి స్తున్న 
అనామకుని శవయాతలో 
చల్లిన మరమరాలు చిల్లర నాణాలు 
ఎ అవినీతి యిచ్చిన లైసెన్సో . 
రక్తం మడుగులో మనిషి 
వక్కనా కూర్చొని చూన్తున్న కుక్క 
రోడ్డు ఓ వుస్తకం 

౦ నవంబర్‌ 1992 


కొత్త ఆశ 


నా నమ్మకాలను 

నా న్యాతంత్వాన్ని 
వారించి వేన్తున్నారు 
నా ఆలోచనలను 

నా చూవ్రులను 

దారి మళ్ళాన్తున్నారు 
నా ఎకాంతాన్ని) 

నా మౌనకరక్రణాలను 
భంగవరున్తున్నారు 

నా రాకపోకలకు 

నా కదలికలకు 
రాస్తారోకో 

నా అవనరాలకు 

చనా వనిపాటిలకు 
రోజుకో బంద్‌ 

నా మారఠుల మీద నిభూ 
(తాగ నీరు 

వీలే గాలి గగనమై పోయె 





39 


మనసారా నవ్వుకునే 
నంభావణో అరుదై 
చుట్టూరా వగల సెగలు 
అదువు తప్పిన ఎశ్వాసాలు 
పెరుగుతున్న వరాయితనం 
వొంటరిని బేన్తున్నాయి 
బెదిరిపోయే కలలకు 
కావలా కానూ 

బుదిరి ఎగింపోయిన పావురం 
తిరిగొబ్సే వరకూ 

నరికొత్త ఆశలతో 

ఎదురు చూస్తుంటాను. 


౦ నవంబర్‌ "92 





బోజ - పావురాలు 


చితం 


కనుచూవు మేర నము[దం 
ఆశల అలలపై ఆకలి వల 
జాలరి చూవుల కావల 
వేకలు రూకలను గెలిబౌ బోట 
నాలుకలను నిశాలో ముంబి 
కాలాన్ని కర్పూరంలా కాలే 
ఈ క్రబ్‌ గదుల్లో 

ఆ బతుకుపోరు చితం 
ఎబ్మితం ! 


0౦ నవంబర్‌ ' ౪2 


బోజు - పావురాలు | 41 


సెంబర్‌ "92 


కిటికీ తెరిస్తే 

ఎక్కు పెట్టిన తుపాకులు 
తలువు తెరిస్తే 

పెనబడే లాఠీలు 

నలుగురు కలిని నడిబేది లేదు 
ర్యాతింబగళ్ళు యిళ్ళల్లో 
బలవంతవు బందీలు - 
ఉదయం వాలిన వార్తల్లో 
తగలబడున్న నగరం 

రాతి ట్‌.ఎ. తెరనిండా 
రక్తనిక్తమైన దోశవటం 

ఈ నంవత్సరాన్ని ఎలా మరిచిపోవటం 
వబ్సే నంవత్సరానికి 

బఎమని స్వాగతం బావృటం 


౦ డిసెంబర్‌ ' 92 


బోజు - పొవురాలు 


PUBLISHER'S NOTE 


మా కథ 

. వదిహేను ఏళ్ళ [కితం నల్లగొండ లో 
వకాభ్మిపాయంగ కొందరం కలిసి “సాహితీ మృతులు, 
నల్లగొండ” అనే సంస్థను స్థావించాం. సాహితీ 
సమావేశాలను నిర్వహించడం, సాపాతీ మృతుల 
రచనలను, కథలను సంకలనాలుగా (వచురించడం,. 
మా సంస్థ యొక్క ఉద్దేశ్యాలు. 


మా పచురణల కథ 


1970 ఆ ,పాంతంలో మొదట “దర్పణం” 
(త్రైమాసిక ప్యతికను వెలువరించాము. దానికి శ్రీ 
కాంచనపల్లి చిన వెంకట రామారావు గారు సంపాదకులు. 
ఆరోజుల్లో వ్యతిక చాలావుందిని ఆకర్షించింది. 
సంచలనన్ని సృష్టించింది. 

1980 ““గ్యొంలు” కథా నంకలనన్ని 
(పచురించాం. ఆ పుస్తకానికి ఆ పేరు బాగా కుదిరిందని 
తర్వాతతర్యాత గాని తెలియలేదు. అంతే కాకుండా" 
సుపసిద్ధ రచయిత శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్తి గారు 
దీనికి పరిచయ వాక్యాలు (వాయడం ఓ విశేషం. ఈ 
పుస్తకం కౌలాలంపూర్‌లో జరిగిన రెండవ (పపంచ 
తెలుగు మవాసభ నుండి విడుదల చేయబడటం 
అక్కడి తెలుగు సోదరుల మన్ననను పొందటం 
' అనుకోకుండా లభించిన ఓ మంచి అవకాశం. ఆ 
తర్వాత 1983 “ఎచ్చరిక” కథలను (ప్రచురించాం. 


ఆంధ దేశంలోని పముఖ పతికలు, పాఠకుల ముందుంచిన 
కొన్ని సమీక్షలను మీ ముందుంచుతున్నాం.. 

“కథలు ఆకాశంలో పుట్టవు మనిషి జీవితంలోంచి పుడతాయి. 
అందుచేతనే రచయిత జీవితానికి దగ్గరగా వుండాలి. జీవితానికి 
దగ్గరగా వుండదగిన వారే మంచి రచయితలుగా మిగులుతారు 
రా.వి. శ్యాస్తి గారి ఈ మాటలకు జంగయ్యగారి (పతి కథా మంచి 
ఉదాహరణ. 
ఆం[ధప(తిక - టి. ఎల్‌. కాంతారావు. 

“ఈనాటి వాస్తవికతకు ముఖ్యంగా తెలంగాణా |గామాల్లో 
జరుగుతున్న ఘోరాలకు ఈ కథా సంకలనం (వపతిబింబం. అభూత 
అసందర్భ కల్పనల్లోంచి, అవాస్తవిక (పపంచంలోంచి, దెయ్యాల, 
భూతాల క్రుద సాహిత్యం తెలుగు రచన బయటపడి పునర్దవించడానికి 
ఇలాంటి సంకలనాలు ఎన్నైనా రావాలి. 

భారతి, మాసషతిక 

“జీవితాన్ని బాగా చదివినవారే ఇటువంటి ఉత్తమ కథలు 
రాయగలరు. వీటిని చదువుతున్నప్పుడు వొళ్ళు జలదరిస్తుంది.” 

రా. వి. శా(స్తి. 

“గొరెలు సంపుటితో తెలంగాణా పీడిత తాడిత జనాన్ని 
పరిచయం చేసిన బోయ జంగయ్య “ఎచ్చరిక” మరొక సంపుటాన్ని _ 
పాఠకులకు అందచేశారు. బోయ జంగయ్య ఒక సంపుటికి మరొక 
సంవుటికి పెరుగుతూ ఉన్న రచయితలా (పత్యక్షమవుతాడు. ఇతని 
(కాన్‌ ఉపమానాలు ఈయన కథ వస్తువుకు పదును పెళట్టేవిగా 
ఉంటాయి. ఒక అవినీతి గూర్చి చెబుతూ మరొక వ్యవస్థలోని దానితో 
పోల్చి, చివరకు ఒన్‌ సర్వీన్‌ దాక పోయి మొత్తం గంపంతా కుళ్ళిన 
సరుకేనని తేః. వేస్తాడు. బాధితుల దురవస్థను దీనంగా, జాలిగొలిపే 


విధంగా చిత్రించి అంతటితో వదిలివేయడు. వాళ్ళకు కనువిప్పు 
కలుగుతోందని, వాళ్ళలోంచి సూర్యుళ్ళు పుట్టుకొస్తున్నారని, వాళ్ళ 
(బతుకుల్లో పొద్దు పొడవనున్నదని నేటి సమాజాన్ని తగు మాతం 
ఎచ్చరించడం ఈ సంపుటిలోని _పత్యేకత”. 

ఆం[ధపభ - డి. రామలింగం 


“ కథల్లో జీవిత చితణ ఉంది. ఓ లక్ష్యం, ఓ సూతం 
_ రన్నవుతుంది. ఈ వ్యవస్థలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ 
బాధల్ని యాక్చువ్‌గ రశారు అని రా.వి.శా(స్తి గారి సర్టిఫికేట్‌ 
అందుకున్న బోయ జంగయ్య గారి ఐదు కథల సంపుటిని [పచురించిన 
సాహితీ మి|తులు అభినందనీయులు”. 

ఈనాడు దినప(తిక 


మ్మీరాసిన “ఎచ్చరికొ చూచాను. [గామీణ జీవితంలో 
సంఘటనలు ఆనాటి పోరాటాలు గడిచిపోగా. ఈనాడు సమాజంలో 
చిన్న చిన్న వర్గాలు అనుభవిస్తున్న అవస్థలు సామాజిక పరివర్తనలో 
అనుదినం అనుభవిస్తున్న కష్టాలు కళ్ళకు కట్టినట్లుగా చూడగలిగాను. 
చదివాను. 
28-8-85 అభినందనలతో 
సత్తెనపల్లి వావిలాల గోపాల కృష్ణయ్య 


ఈ ఎచ్చరిక కథకు 1984 లో శ్రీ శ్రీ స్మారక బంగారు పతకాన్ని 
నాగార్జున విశ్వ విద్యాలయం వాళ్ళు బహూకరించారు. అప్పటి 
నుండి మా కథలు బంగారు కథలయ్యాయి. ఆ తర్వాత 1985 లో 
వెలుతురు కవితా సంకలనాన్ని (పచురించాం. కవితా సంకలనం 
గూడా ఎంతో (పశంశలను అందుకుంది. 

“జూన్‌ 1976లో నల్లగొండ సాహితీ మ్మితులు బోయ 


జంగయ్య కవితా సంకలనం, నడుస్తున్న చరిత, _పకటించారు. 
అప్పుడే నడుస్తున్న చరితను సాంతం చదివి సంతోషించాను. 
నడుస్తున్న చరిత్రలోని ఖండికలు పద్దెనిమిది, పుటలు ఇరవై, ఆనాడే 
అన్నాను వ్యాసుని నాటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలు, నేటి 
మవోకావ్యం పద్దెనిమిది పుటలు అన్న క్రీ శ్రీ మాటకు "నడుస్తున్న 
చరిిత' జంగయ్య కవితా సంపుటి నిదర్శనమని, నాకట్లా అనిపించింది, ' 
ఈనాడు “వెలుతురు” చిందిస్తూ జంగయ్య మరో కవితా 
సంకలనం మన ముందుకు వస్తున్నది. వెలుతురు జాడగని నా 
గొడవ కొక్కొరకో అంటున్నది. 
హనుమకొండ - కాళోజి 


ఇన్నాళ్ళుగా కథలు నడిపిన జంగయ్య ఇప్పటికి కవితా 
సంపుటి తీసుకొస్తున్నాడు. ఈ సంపుటిలో వున్న చాల కవితలు 
ప్రత్యక్షంగా చూసిన సత్యానికి కట్టిన చృటాలు. 
కథా రచనలో జంగయ్యకు బలమైన గొంతు ఏర్పడింది. 
' కవితల్లో కదిలించే గుండె కదను తొక్కింది. పలుకూ పదునూ 
_ కాపాడుకుంటూ జంగయ్య మరిన్ని చక్కని కవితలు (వాయాలని 
కోరిక. బోయ జంగయ్య “వెలుతురు కు ఇదే నా [పపసరణ. 
19-2-86 సి. నారాయణ రెడ్డి 
హైదరాబాదు వైన్‌ ఛాన్సలర్‌, సార్వత్రిక వ శ్వవిద్యాలయం 


తర్వాత 1988లో “జాతర” నవలను (పచురిస్తే దానిని 
మైనూరు విశ్వవిద్యాలయం వాళ్ళు బి.ఏ. ఇడి. కి ఉపవాచకంగా 
ఎంపిక చేశారు. అంతే కాదు తెలుగు విశ్వవిద్యాలయం వారు 1989 
సం!'వు ఉత్తమ నవల అవార్డును గూడ బహూకరించారు. దానికి 
ముందు మాట -రాస్తూ - ' 


“జీవితం గురించి బాగా తెలిసి రాసే అరుదైన రచయితలలో 
బోయ జంగయ్య గారు ఒకరు. ఆయన అర్బన్‌ రచయిత కాదు 
'జాతర' నవల ఆయన ప్రతిభకు ఒక మచ్చుతునక. 

ఈ నవల (గామీణ జీవితానికి అద్ధం పడుతూ వారు ఎలా 
పూజీరి వర్గం దోపిడికి గురవుతున్నారో స్పష్టంగా చూపిస్తుంది. 
ఇందులో సిద్ధాంతాలు, స్లోగన్లు, చర్చలు వాదోపవాదాలు ఏమీ లేవు. 
కథ _పవాహ సదృశంగా సాగిపోతూ జీవిత సత్యాను ఆవిష్కరించి 
మూఢ నమ్మకాలను పటాపంచలు చేస్తుంది. అంతకంటే సాంఘిక 
(పయోజనం ఏమికావాలి? రచయిత స్థిత _పజ్ఞుడు. దేన్ని ద్వేషించడు. 
ఎవర్నీ తిట్టడు, ఉన్నది వున్నట్లు చెప్పాడు, వీలైతే కాదు, తప్పకుండ 
మన సమాజం ఇటువంటి దురన్యాయాల నుండి దుష్టసం్యపదాయా 
నుంచి బయటపడాలి. ఈ సందేశం కూడా కథ చదివాక మనలో 
కలుగుతుంది. కాని ఇలా చెయ్యమని కథలోంచి రచయిత 
బయిటికొచ్చి గోలపెట్టడు జంగయ్యగారు. మంచి కథకుడు". 

క పురాణం సుబహ్మ్మణ్య శర్మ 
విశిష్ట రచన కో : 


కొన్ని మంచి పుస్తకాలను చదువుతున్నపుడు చూపులు పంక్తుల 
వెంట పరుగెడుతున్నాయని, పేజీలు తిప్పుతున్నాయని మనకు 
స్టురించదు. సాక్షాత్తుగా యథార్థ జీవిత దృశ్యాలను చూస్తున్నట్లే 
ఉంటుంది. “జాతర నవల అలాంటింది. రచయిత తీసుకున్నది 
నల్లగొండ జిల్లాలోని _[గామీణ [ప్రాంతం ఇతర (పాంతా పాలిటి చీకటి . 
గది లాంటి ఆ |పాంతంలో “స్విచాన్‌ చేయగానే వెలిగిన దీపంలా 
“జాతరి నవల వెలువడింది. అక్కడి (పజా జీవనం దాని మంచి 
చెడ్డలతో నిమ్నోన్నతాలతో, మేలు కోళ్ళతో దృశ్యమానమైపోయింది. = 
మంచి సాపిత్యాని కింతకంటే కావలసిందేముంది? 


అటు సామాజిక విషయపరిజానమూ ఇటు శిల్ప 
మర్మజ్ఞత సమపాళ్ళలో మేళవించిన విశిష్ట రచన - “జాతర' 
జ మధురాంతకం రాజారాం 
జాతర సజీవ రచన. వాస్తవిక చితణ జీవిత అనుభవం 
పండిన భావాలు. మర్మసృక్కలైన మాటలు. జాతర నాకు 
నచ్చింది. 
జులై 1990 
పైాదాబాద ఆచార్య బి. రామరాజు 
“జానపదుల అసలైన సిసలైన హృదయం తెలిసిన 
రచయిత శ్రీ బోయ జంగయ్య, వారి [పతి రచన జానపదుల 
హృదయాలకు నిలిపిన నిలువుటద్దం. 
సెప్టెంబర్‌ 1988 తూమాటి దోణప్ప 
హైదాబాద్‌ వైన్‌ ఛాన్స్‌లర్‌, తె.వి.వి. 
ఈ నవలలో నల్గొండ జిల్లా పల్లె వాతావరణాన్ని సహజ 
సుందరంగా వెల్లడించిన “జాతర”. ఈ నవలలో పాతచేత 
నల్లగొండ జిల్లా పవాస భాషను వాడడం సముచితంగా ఉంది. 
రచయిత వ్యాఖ్యానాలకు శిష్ట వ్యవవారికాన్ని వాడారు. దీని 
వల్ల నవలకు చివరంటూ చదివించే గుణం అలవడింది. అంతే 
కాకుండా శిల్ప నైపుణ్యం పాఠకులను చకితులను చేస్తుంది. 
ఉదయం - కాసుల ప్రతాపరెడ్డి 
ఆ తరువాత 1990 లో 'దున్న' కథలను _పచురిచినాము. 
దానిని మ్మాదాన్‌లో జరిగిన “కథా వేదిక్‌ నదన్సులో 
ఆవిష్కరించాము. ఆ కథల గూర్చి - 


1990 ఆగస్టులో మొదటి మ్యుదణ, అక్టోబరులో 
రెండవ ముదణ పొందిన ఈ కథా సంపుటికి పరిచయ 
వాక్యాలు రాస్తూ, “తెలంగాణా (గామీణ వ్యవస్థ, సమస్తమైన 
దాని లక్షణాలతో అందులో జీవించే దున్నలతో, గొరెలతో, 
నక్కలతో, ఈయన కథలు దర్శనమిస్తాయి. - అన్నారు 
పముఖ రచయిత డి. రామలింగం. 
సీతాకోక చిలుక మందారపు పూరేకుల్లో యిమిడిపోవటం, 
మాట్లాడితే పూలు చల్లినట్లు వుండడం, దగ్గర అవుతున్న 
నగరం అరణ్యంలా కనిపించడం, చూపులు మత్తెక్కించే 
మం(తాలు, మనుషుల కంటే పక్షులే నయం, సూద్దాం అనకుండి 

- సేస్తం అనండి. ఊరు న్మిదలేస్తున్న చప్పుడు, - యిటువంటి - 
(పపయోగాలు కథకునిలోని కవితాత్మకు సూచకాలు. 

కథని అల్లడంలో నేర్చు, చెప్పడంలో చాతుర్యం, 
చదివించడంలో కౌశలం, యితివృత్తంలో నవ్యత, చి 
రసస్ఫూర్తి గల ఉత్తమ కథా రచయిత బోయ జంగయ్య. 





జగతి = దయానిధి 
ఆగస్టు 91 
సాహితీ మిత్రులు 
నల్లగొండ. 
““ఎచ్చరిక” కథలు : 154 3 
“వెలుతురు” కవితలు : 15/- 
“జాతర” నవల న 159/- 
“దున్న” కథలు : 15/= 
“డా!! బి.ఆర్‌. అంబేద)రో: De | 
(పతులకు - gaits a 


బి. చేతన్‌, H.N0.5-9-14 మాన్యంచెలుక, యా 


నల్లగొండ - 508 001 : ఫోన్‌ 2515 మరియు 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌజ్‌, హైదాబాద్‌ -1 ఇ, లర 


Fon 


